సరస్వతీ శపథం 
కథా సంగహం 


సత్యలోకం సకల శోభలతో విరాజిల్లుకోంది. శారదా మాత 
(సరస్వతీ దేవి అతి పవిత్రంగా గోమాతకు తన పూజ లర్చిస్తూ కొలు 
స్తూంది. హద్దులు దాటిన ఆ సంరంభంలో, సకలదేవ గణాలు పాలు 
పంచుకొన్నారు. అదే సమయానికి, నారదుడు (పవేశించి (బహ్మలోక 
మానాడు, సర్వసంపత్సమేతంగా లక్ష్మీ వర (వసాదలబ్దమై తనరారు 
తూందని (పశంసిస్తాడు. ఆ మాటకు సరస్వతికి ఈర్ష్య కలగి లోకంలో 
విద్య గొప్పదా? వి త్తం గొప్పదా ? అని ప్రశ్నిస్తుంది. నారదుడు వి త్తమే 
నంటాడు. (బ్రహ్మకూడా నారద వాక్కులను బలపరుస్తాడు. దానికిసరస్వతి 
మండి వడి, = “ఎన్నటికీ కాదు. కాదని త్వరలో నేనే. బుజువు చేస్తాను. 
భూలోకంలో అమాయకుడైన ఒక మూగవానికి వాక్కు_యిచ్చి "వీద్య 
యిచ్చి, సంపదలతో తులతూగే కోటీశ్వరులంతా వానికి బానిస లయ్యేలా 
చేస్తాను” అంటూ శపథం చేస్తుంది. 


లక్ష్మీ నారాయణులు వైకుంఠంలో కేళీ విలాసాలలో తేలి 
వుండగా, నారదుడు వెళ్ళి సరస్వతీ శపథాన్ని తెలియ చేయును. లక్ష్మి 
ఆ(గహా _వేశాలతో “అలా ఎన్నటికీ జరగనేరదు. విద్యకం'ే విత్తమే 
అధికమని నేను నిరూపిస్తాను. అతిత్వరలో నేనొక బికుకురాలికి, సక 
లై శ్వర్యాలిచ్చి, రాణిని చేసి వి విద్యాప్రౌఢిగల, మహా విద్వాంసులు సైతం 
ఆమె (కింద భృత్యులుగా, ఆమెను కొనియాడే వారిలా చేసాను. అంటూ 
(పకతిజ్ఞచేసి భూలోకమున కేగును. 


కలహ భోజనుడై న నారదు డంతటితో సంతుష్టి చెందక కెలా 
సొనికి వెళ్ళి పరమేర్వరునికో లీలా వినోదాలలో నుండే పార్వతిని సంద 


3 


ర్భించి రమా శారదల భీషణ (ప్రతిజ్ఞలు తెలియ చేసాడు. శక్తి స్వరూపిణి 
అయిన పార్వతి కోపోద్దీ పితురాలై “నారదా” పీరత్వ మన్నది (శక్ర 
ఈ లోకంలో విద్య కరబెనూ, వి ప్‌త్తం కంచనూ అధికమైంది. ఇప్పుడు 
నేను భూలోకమున కేగి ఒక పిరికి వానికి అఖండ వీర్‌ పర్యాక్రమాలు 
యిచ్చి వాడి శకి సామర్థ్యాలకూ, వి త్తంతో కులికే శ్రీకంతులూ, 
విద్యతో నిండిన పండితులూ తలవంచి + (పణామం చేసేలా చేస్తాను. 
అప్పుడైనా లోకొల కర్ణమౌతుంది నా (పాభవం, అంటూ వెళుతుంది 


భూలోకంలో సదానందం ఒక పూజారి అతని బిడ్డ విద్యాపతి. 
మూగవాడు, మంచివాడు. తల్లి లేని వాడు. రాజ (పాసోదంలోపున్న 
ఉద్యాన వనంలో పూలు కో 'సేడన్లీ నేరానికి కి విద్యాపతిని రాజభటులు చీత 
హింసచేసి పంపుతారు. గాయాలతో యింటికి వచ్చిన కొడుకును చూసి 
సదానందం ఎంతోబాధ పడతాడు. ఎప్పటిలాగనే తం[డిఆలయానికిపోగా నే 
విద్యాపతి సరస్వతి విగ్రహం ముందు మోకరిల్లి తన మూగ బాధ 
నివేదించుకుంటాడు. తన (ప్రతిభ (పదర్శించే అవకాశ్‌ం, ఎదురుచూసే సర 
స్వతి విద్యాపతికి వాక్కు; వాక్కు తోపాటు విద్యాప్రావీణ్యయ్యపసాదిస్తుంది. 
విద్యాపతి మరుక్షణమే ఆశుక వితతో శారదను (పశంసిస్తాడు. 


ఆ దేశపు రాజు చావు (బ్రతుకుల్లో వున్నాడు. తనకు వారసులు 
లేనందున తన మరణానంతరం రాజ్యాధిపతిగా రాబోయే వ్యక్తిని 
కళ్ళారా చూడాలనంటాడు. అందువల్ల పట్టపు పేనుగుకు as 
నగర వీధులలోకి పంపుతారు. నగరవీధిలో బిచ్చమెత్తుకునే, భిక్షుకు 
రాలిపై శ్రీమహాలక్ష్మి కరుణిస్తుంది. ఆ వరప్రసాదం వల్ల ఏనుగు ఆమె 
మెడలో మాల వేస్తుంది. కానీ. యీలోగానే రాజు దివంగతు డవుతాడు. 
సర్పాంబిక మహారాణిగా పట్టాభిషి కరా లవుతుంది. ఆ సమయంలో 
జరిగిన వినోదాలలో ఆసన" మల్లుడు తన (పతాపాన్ని _పదర్శిస్తాడు. 
అతన్ని గెలిచే వారెవరూ" లేరా అంటాడు అక్కడిపెద్ద. చూడ్డానికి వచ్చిన 
జనం వేళాకోళంగా ఒక పిరికి దద్దమ్మను రంగేంలోనికి తోసారు, 
తన శపథాన్ని నిర్వర్తించాలని ఎదురుచూసే పార్వతి ఆ పిరికి వానికి 
అపూర్వ ధెక్య పరా|క్రమాలు కలిగిస్తుంది. అందరి కళ్ళకూ ఆశ్చ 


4 


ర్యంగా, ఆ పిరికివాడు మహా సాహసుడై, ఆస్టాన మల్లుణ్లి ఓడించి 
కా ® Mm 
తానే ఆస్థాన మల్లుని స్థానం పొందుతాడు, 


ఆలయంలో విద్యాపతి తన కవితాగానంకో దేవుని ప్రార్థిస్తుండగా 
రాణ్‌ రావడం జరుగుతుంది. అతడు తన కవితావేశంలో వుండి రాణి 
రాకను గు _ర్లించడు. రాణి తనను (స్తుతిస్తూ కవితన ల్లమని విద్యాపతిని 
శాసిస్తుంది. అతడు కవితా నిరంకుకంకో "నిరాకరిసాడ్సు, రాణి మండి 
పడుతుంది. రాణి ఆ కోపాచేశంలో గుర్రపుస్వారీ చేస్తూండగా గుర్రాలు 
పగ్గాలుతప్పి పరుగు లంఘించుకుంటాయి. రాణి అశ్వాల్ని ఆపలేక 
పోతుంది." రక్షించమని శేకచే వేస్తుంది. సమయానికి వీరమల్లుడు వచ్చి 
ఆమెను రక్షించి ఆమె సంతోషానికి, అభిమానానికి ఫా(తుడౌతాడు. 
వీరమల్లుని తన సేనాధిపతిగా చేసి విద్యాపతినికూడా తన ఆస్తాన కవిగా 
వ. రాణి నిర్ణయిస్తుంది. గ కొలువులో రాణీ మాటను 
రాకరిసాడు విద్యాపతి. క్ల దై వాన్ని (పశంసించే నోటితో మానవాధము 
ఆజ్‌ స్తుతించ లేనంటాడు. రాణి ఆజ్జలనుకూడా అధిగమించి లేనిపోని 
స్వాతంత్ర్యం తీసుకొని, వీరమల్లుడు! విద్యాపతికి కొరాగా రశిక్ష విధిసాడుం 
ఆ రాత్రి చెరదగ్గరకు వెళ్ళి రాణి విద్యాపతికో తన కోరికను శెలియ 
జేస్తుంది, ఎంతటీ కరఠినశిక్ష 'వేసినాసరే తనమాట మార్చుకోలే నంటాడు 
విద్యాపతి. ఒక బంధితుని వద్దకు మహారాణి ఒంటరిగా వెళ్ళరాదని తన 
యిష్షానికి వ్యతిరేకంగా రాణి నడవ కూడదని శాసిసాడు వీరమల్లుడు. 
విద్యకు నిలయమైన విద్యాపతిని రాణి బంధించింది. 


కలిమికి నెలవై న రాణిని శౌర్యానికి రూపమైన వీరమల్లుడు తన 
శాసనంలొ యిముడ్భుకొనెను. ఈ మువ్వురను “లక్కీ, “సరస్వతీ, 
పార్వతులు తిలకిస్తూనే పున్నారు. లక్ష్మీ సరస్వతుల శ కలను పార్వతి 
ఓడిస్తుందా ? లేక యీ ముగ్గురిలోనూ ఎవరు యితరులను జయిసారు ? 
విద్యా! విత్తమా | వీరత్వమా | ఏది లోకంలో అధికం ? యీ 
ప్రశ్నకు సరైన సమాధానం మీరు వెండి తెరపైనే చూడండి ! 


పాటలు 
పాట నెం.! 
రచన : ఆరుద పాడినవారు : సుశీల 
సాకీ, కళలన్ని విలసిల్లు _ కౌంతుల వెదజల్లు 
౧ Cag) 
సంగీత సాహిత్య సంపదల పుట్టిల్లు 
తల్లి భారతి మమ్ము (బోచుగాత" 
చల్లగా వెలసి వరముల నిచ్చి మెచ్చుగాత.. 
గోమాతా, సకల కులమాతా _ 
కులవనితల సతులందెడు గుణమాతా 
భువనమ్ముల స్తుతిపొందెడు శుభచరితా... విమలగోమాతా.. 
పాలొసగు కలిమీగా తల్లి లాగ _ (పియమగు రూపున పిల్ల లాగ 
కరుణా భరితగా గంగ లాగ _ కన్నులకు కనిపించెడు జీవధారా 
...విమలగోమాతా,,, 
కరగబోని మనసుకూడ కరుగును _ నిను 
కనుగొనగా సంతసము కలుగును = 
(పజకాచెడు నిధి నీలో వసించు _ నిన్ను 
మది నమ్మిన చిరస్వప్నం ఫలించు... 
జగన్మాతా | పరంజ్యోతీ || 
జనయితీ | ఘననే తీ |! 
గుణదాయిని |! శుభదాయిని |! 
సుఖదాయిని సురదాకీ |! 
లోకాలను .. కరుణించు 
లోటు దీర్చి పాలించు .... 
ల్లో కల; 
రచన : ఆరుద్ర పాడినవారు ః కోరస్‌ 
హరిః ఓం నమోనారాయణాయ నమః 
పలుయేండ్లు . ; పలుయేండ్లు . 
నలువేల వేనే ండ్లు _ సల pn 'నూజేండ్లకున్‌ 
అది మల్లురను "గెలుచు మణివర్ణాన్‌ జు 
చరణాల సిరికి తిరురక్షా ll 


రచన ఆర్మ్నుద 


రచన : 


6 


పాట నెం.2 


విద్యయా ! విత్రమా! వీరమా! 

తల్లియా | త౦(డ్రియా | దైవమా! 
ఒక్కొక్క ర వేరొకరి వోడింతురా _ ఇందు 
ఎక్కువలు తకు) గ్రావలు విభజింతురా ? 
కవిరాజు శ్లోకములు ఇల్లునింపవే - సొమ్ము 
కలవార్ని "రోకములు భూషింపవే . 

కవిరాజు భువిరాజు మ 
కనలేని మనుగడలు వర్ణిల్లునా .. ? 


సండితులు చదువేమి సభకెక్కునా . . గొప్ప 
మండితుల సిరికీర్తి ప్రభవియనా .. ? 
సండితును మండీతును ఎవ ,రెనను - బలం 
(పకటియ వీరునకు సరితూగువా .. ? 


ఒకచోట ఉండేది చదువేకదా , ఇల 
ఒకయింట ఉండని సొామ్మేకదా ? 


ఒకనాడు ఉడిగేది బలమేకదా ? మూడు 

ఒక యెడల ఉన్న ఘనమేకదా ..? 

భోగాల మురిపించు చిరభాగ్యమా _ సర్వ 
భవనాలు పూజించు విజ్ఞానమా . 

ఓటమి పొందనట్టి మాదీ? ర్మహా. మూడు 
ఒకచోట జోడించ విధి శక్యమా. 


పాట నెం.8 
ఆరుద 
ఆలించి 'పేదల్ని పాలించవమ్మ- నన్ను 
లాలించి వెన్నెలలే వెదజల్ల వశ్మూ. 


పాడినవారు ; ఘంటసాల 


॥విద్యయా॥ 


॥విద్యయా॥ 


॥విద్యయా॥ 


॥విద్యయా! 


పాడినవారు : సుశీల 


- 
లీ 


చీకట్లవార్టియందు-_ గతి లేదమ్మా, నా= జీవితాన అంతులేని 
'వేదనలమ్మా (ఆలించి ॥ 


పకులకో గూడుగలదే_ పశు వెతే శాలగలదే 

మానవుల జాతికే దుఃథాలమ్మా- 

అమ్మా *** లక్మమ్మూ ట్ర 

వెళలు, బాపి ప్రాణాలే... వెలగింమ్మా ॥1ఆలించి ॥ 
బిచ్చం, పాయసం, (ప్రతిమెతుకే పరమాన్నం .... 

తల్లివై మాధాకబళం- సడ వేయమ్మా- 

అమ్మా, ...9 క్మమ్మా.... 
వం నీడై ... ఆదరించి 


© 


అతత నిలబెటమ్మా ల్‌ 1ఆలిఎటి 
ల 


రచన : ఆరుద్ర పాడినవారు : సుశీల 
సాకి కలడు కలండనెడు వాడు...కా స్పరముండేది ఎచట? కనబడునది ఎచట? 


దేవుని గృహమది ఎచట? అది ఇచట? వేరెచట? 

తలగని జ్ఞానం తెరిచిన హృదయం- నిల చెడివెచటో అచట . .॥దేవుని॥ 
భోగము పొంగము చెగినగెడు హృదయం బొంకులె పెరిగ కౌడు 

రాగం నాదం అలరెడు హృదయం దేవుడి తిరిగడు పెరడు. . ॥దేవుని॥ 
మెరిసే నగలూ _ ఆడంబరములూ .. దేవుని మక్కుపకొదే 

అచటో కన్ను ఇచటో కన్ను - ఆలయ విధమే కావె 

అలలై కలలై కవితల తరలే _ పలుకులే దేవుని చోటు 

ఇదియే దై వం అనునది తెలిసిన _ ఎన్నడు వుండదులోటు - దైవం 


ఎన్నడు వుంచడు లోటు. ॥ దేవని॥ 

సత్క_ధ కలవారచట .. దైవం అచపే hi కలవారెచట . * 
దెవం అచపే 

సేరిమి గలవారెచట .. దైవం అచపే .. (పేమలమను వారెచట భం 


దైవం అచపే.. 


పాట నెం. 6 
రచన ; ఆరుద పాడినవారు $ సుశీల 


కువకువలాడును అందాలే _ కోటికి పడగలు పె భోగాలే 

లోకం నాముండే పాడు సుమా - లోకేశ్యరి నేననుచు చాలు సుమా 

పున్నమి నా (తిభై వెలుగు సుమా_ భువిని జయ ఘోషే పలుకుసుమా 
॥కువకువ ॥ 


పాలకులు పలు పాలితులు _ నా కనుమూసి తెరచిన సభ నిండు 

నా దివ్యకీ ర్హియే నినంచు ౬ నేనుండు చోటే సిరి మించు ॥కువకువ॥ 
నాడును నగరము నాలుగు బలములు _ 

నవరత్న భవనములు నా వశమే - 

కో రెడు రాజ్యాలు పెరిగెడు భోగములు _ 


కొలిసెడు భువనాలు నా వశమే ॥ కుసకువ ॥ 


పాట నెం. 7 

రచన : ఆరుద 

రాణి, మహారాణి ! రాశిగల రాణి :1 

వింతవింత సంతమందు శాంతిలేని రాణి !! 

నిన్నవరకు వీధియందె నిలచినట్టి రాజి ! 

నిన్న పడ్డ పాట్లు మదిని తలచన్‌ట్టి రాణి! 

దండ పట్టి పేన్ల పేను వేయ దశ పట్టిన రాణి ! 

కీలుబొమ్మవోలె వచ్చి కొలుపు సేయు రాణీ |! ॥రాణీ॥ 

దేహమంత పసిడి వజ భూషణాలు దాల్ఫి 

తెలివియన్న పండితునికో పోరగ వచ్చె 

పొంగిపొరలు కలిమిచేత బుద్ధి మునిగినంత 

పుణ్య పురుషు కవితతోడ పోరగ వచ్చె ; రాణీ॥ 

కవిరాణుల భువిరాణులు ఓ డుకొట్టుటుందా 

సరస్వతిని సంపదలే గెలుచుకొనుట వుందా 

దివ్యమైన బుధవరులకు చెజయూ ఒక పెరడు 

తెలివిలేని రాణులకో సిరులే ఉర్మితాడు ॥ రాణి ౫ 


పాడినవారు : ఘంటసాల 


కా. ఎిజయతుమాల్‌ నమర్జుంచు 
శ్రీ విజయలక్ష్మి పిక్చర్సు వారి 


సరస్వతీ శపథం 


నటీనటులుః 
తే రద +. * సరస 
శి వాజీగణేళన్‌ ile స్‌ సావిత్రి : సరస్వతి 
విద్యాస సి 
హరనాథ్‌ : శివుడు $ దేవిక ౩ లక్ష్మీ 
(ప్రభాకర్‌ రెడ్డి థి (బహ్మ యి క్‌ 
ప ని ఏ; శ కి(పారఇతి 
నాగయ్య ఏ సదానందం పద్మి తా) 
శివకుమార్‌ :విష్ట _ ఏ 22. విజయ: రాజి 
జిమినీగణేశ్‌ : వీరమల్లుడు కీ 
నాగేష్‌ ః గోవింద్‌ 4 మనోరమ : మల్లి 
మాటలు, పాటలు : | ఆరుద 
సంగీతం : కె, వి. మహదేవన్‌, పుగళంది 
కెమేరా ; కె. యస్‌, (ప్రసాద్‌ 
కూర్చు ‘ ఇ, వి. షణ్ముగం 
బొడక్షన్‌ : రామారావ్‌ 
సౌండ్‌ : కణ్ణన్‌ 
స్తూడియో : రేవతీ 
(ప్రొడ్యూసర్‌ : కె, విజయకుమార్‌ 


స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం ; 


ఎ. పి, నాగరాజన్‌ 


Processed at GEMINI STUDIO LABORATORIES 


ణీ న9 జ్యూ టట్లు ; 
ఆంధ 8 మహాలక్ష్మీ 
నైజాం : జగత్‌ పికృర్చు 
సీడెడ్‌ : శ్రీశైల్‌ పిక్చర్సు 


“న్యతంతి, విజయవాడ ఆ కీ 


